VANIE FILMS 
8571, Rashtrapati Road 
SECUNDERABAD-3 


తారాగణం 
అందాలరాణి 
వై జయంతిమాల 
ఏకు, వెన్‌. రాజి 
సంధ్య 
హా లెన్‌ 
విపవ నటుడు 
రం 
ఎం. జి. రామచంద్రన్‌ 
నంబియార్‌ 
బాలయ్య 
టి. ఆర్‌. రామచం (దన్‌ 
ఆకోకన్‌ 


బాగ్దాద్‌ గజదొంగ 
(కథా సంగపహం) 


బాగ్దాద్‌ నగరంలో కల్లోలం చెలరేగింది. వజీర్‌ 
కాశిం రజ్వీ కుట ఫలించింది. సేనాధిపతి ఖయూం 
కోట శాగ్రమించుకున్నాడు. ముదుసలి పాదుషా 
చెరసాల పాలయ్యాడు. యువరాజకుమారునితో 
పారిపోడానికి (ప్రయత్నించిన రాణి, ప్రాణాలను 
గోల్పోయింది. కాని ప్రాణంపోయేముందు తన 
బిడ్డను మూడంతస్తుల మేడమీదనుంచి (క్రిందికి 
వదలి వేసింది. గు!రంమీద కాచుకుని ఉన్న అంతః 
పర వైద్యుడు అబ్దుల్లా ఆ బిడ్డ నందుకున్నాడు. 

ఆ యువరాజే ఆబూ, అధికారుల కతడు సింహ 
స్వప్నం. దుర్మార్గులకు పక్కలో బల్లెం. దీనుల 
పాలిటి కల్పవృక్షం. 

ఆతని స్థానంలో ఆంతఃపురంలో అనామకు 
డొకడు యువరాజుగా పెరిగి పెద్దవాడయాడు. ఆతడే 


హైదర్‌. ఆతను వ్యసనాలపుట్టి.. -ఆతనీ ఉత్తర 
కుమార ప్రజ్ఞలు, రజ్వీకుమా రె జుబేదాకు నవ్వు 
పుట్టిస్తాయి. 

జరీనా ఒక బానిస పిల్ల. ఆమె యజమాని వట్టి 
పశువు. అతనికోసం ఆమె ప్రతిరోజూ డబ్బు ఎక్కు 
డైనా - దొంగిలించి శేవాలి. లేకపోతే అతడామెను 
చత్రహింన పాలు చేస్తాడు, ఆమె అబూ వద్దనుంచి 
ధనాన్ని అపహరించి పట్టుబడింది. ఆమె దీక్లణా 
విన్నాక ఆబూకి అమె మీద జాలికలిగింది. ఆ 
ప్రథమ పరిచయం (ప్రణయంగా మారింది. మారు 
వేషంలో 'ఆబూ వెళ్ళి, ఆమె యజమాని వద్దనుంచి 
జరీనాను వేలంలో కొన్నాడు. తన నివాసానికి తీసుకు 
పోయాడు. 


యువరాణి జుబేదా బండిలో వస్తోంది. రాజ 
భటులు నిర్దాడీణ్యంగా (ప్రజలను పకువుల్లాగ తోలు 
తున్నారు: అది చూసిన ఆబూ, "తన మిత్రుడు 
జాషాతోకలిసి;:.యువరాణీ బండిని బోల్తా కొట్టిస్తాడు, 


కింద వడబోయిన 'జుజేదాను పట్టుకున్నాడు. ఆ 
స్పర్శలో జుజేదా అహంకారం, ఆబూపై అను 
రాగంగా మారింది. ఆతని శౌర్య(ప్రతాపాలకు ముగ్గు 
రాలై ౦ది. అడి మొదలు ఆమెకు రాత్రింబగళ్లు అతని 
ధ్యానమే. 

ఆబూ జరీనాను వివాహం చేసుకున్నాడు. కాని 
.వారి (పణయజిీవితానికి అనేక అంతరాయాలు 
కలిగాయి, 

_అసమర్దులైన తెనె అనుచరులు ఆబూని పట్టుకో 
లేకపోయినందుకు రజ్వీ వారిమీద మండిపడి 
పోయాడు, ఆఖరుకి అతడే ఒక పన్నాగం పన్నాడు. 
నగరంలోని మంచినీటి కొలను లన్నింటిలోనూ 
విషం కలిపించి, ఆ పని చేసింది ఆబూయేనని 
ప్రచారం సాగించాడు. మంచినీటిని (ప్రజలు వెల 
ఇచ్చి అంతఃపురంలో కొనుక్కోోవలసి వచ్చింది. 
ఖజానా నిండింది. ఆబూ మీద (ప్రజలకు వ్యతిరేక 
భావం ఏర్పడింది. ఒకే 'తెబ్బకు రెండు పిట్టలు పడ్డా 
యని రజ్వీ సంతోషించాడు. 


ఆబూ అంతఃప్పరంలో (ప్రవేసించాడు. సీటిలో 
కలిపిన విషానికి విరుగుడు ఒకటుంది. దానిరహస్యం 
రజ్వీకీ, అతని కుమార్తె జుచేదాకు మాత్రమే 
తెలుసు. అందుచేత జుబేదాపై తనకు యేమ 
ఉన్నట్టు నటించి, ఆమెవద్దనుంచి విషాన్నీ విరిచే 
మందు సం[గహించాడు. ఆ తరువాత ఆమెకు నిజం 
చెప్పేశాడు. ఆతని మనసు జరీనాకు అంకితమై 
పోయిందనీ, జుబేదాను తను_ప్రేమించడం అసంభవ 
మనీ వ్యక్త పరిచాడు. జుబేదాకు కోపం వచ్చింది. 
ఆతని మీద, జరీనా మీద పగ బూనింది, 


చెరువులలో నీరు మంచినీరుగా మార్చాడు 
ఆబూ. వ్రజలతనికి బ్రహ్మరథం పట్టారు. 


రజ్వీ ఈ దుండగాలను సహించలేకపోయాడు. 
ఆబూను పట్టి ఇచ్చినవారికి పదివేల దీనారాలు బహు 
మతి లభిస్తుందని (పకటించాడు. ఆది విన్న ఆబూ 
దానికొక (ప్రతిక్రియ చేశాడు. అర్ధరాత్రి వేళ అంతః 
పురంలో ప్రవేసించి, జుబేదాను ఎత్తుకుని పారి 


పోయాడు. ఆమెను విడుపించుకోవాలంటే, తనకు 
ఇరవై వేల దీనారాణ కప్పం చెల్లించాలని రజ్వీకి 
జాబు వ్రాశాడు. రజ్వీ కోపానికి మేరలేదు. 


అతన్ని పట్టడానికి పోయిన హైదర్‌ కూడా 
అతని. బందీ అయిపోయాడు. కాని అంతఃపుర 
జాగిలం ఆబూ మొగానికి వేసుకున్న ముసుగును 
పట్టి తెచ్చింది. అతని వానన పసిగట్టిన జాగిలం 
ద్వారా ఖయూఠ అతని నివాసాన్ని కనుక్కున్నాడు. 
సైన్యంతో వెళ్లి ముట్టడించాడు. దురదృష్టవశాత్తు 
ఆబూ ఆ సమయంలో అక్కడలేడు. ఆటూ అను 
చరులతో సహా జరీనా అతనిచేత చిక్కింది. అక్కడ 
బందీలుగా ఉన్న జుబేదా హైదర్లు విడుదల 
పొందారు. 


ఆబూకి ఈ వార్త అందింది. అతని ఆందోళనకు 
మేరలేదు. జరీనాను, అతని అనుచరులను విడిపించు 
కోడానికి కోటలో. (ప్రవేశించాడు. కాని అతడు 
జుజేదా చేతికి చిక్కాడు. తన్ను (పేమించినట్టయితే 


ఆఅతన్నీ కాపాడతానని ఆశగొలిపిందీ. ఆతడు నీరాక 
రించాడు. తిరస్కృళఈరాలైన జుబేదా అతన్ని 
జలనమాధి పాలు చేస్తుంది 


ఆ జలసమాధిలో నుంచి ఆబూ ఎలా తప్పించు 
కుంటాడు? 


హైదర్‌ చేతుల్లో నించి జరీనాను ఎలా రక్షిస్తాడు? 
చెరసాలలో ఉన్న పాదుషా గతి ఏమౌతుంది ? 
రజ్వీ పాపానికి ఫలితం ఏమిటి? 


ఈ జటిలమైన కథకు పర్యవసానం ఏమిటో 
తెరమీద చూడవలసిందేగాని, బ్రాయవలసింది కౌదు. 


a 


ల 


చిన్నారి మగువని నిను చేరి 
తరించగ పిలిచింది 
అంచాలా చెలువ నీ 
ఏరాగాలే కోరింది 
మనసాకఠ వేరిన (పీయనసీరా 
నిను వలచీ వచ్చెరా 


ఓ...ఓ...ఓ బుల్బుల్‌ ॥ 


సాకి: 


3 yA 
'శచన: వడ్డాది పాడినది: పి. సుశీల 


వృాదయవీధిని వూలవాన చిలికెనే 

చల్ల గాలి నామనసు మి మునే 

ఆ "ుధురవీణ మెల్లగా పాజినే నాలోన 
వలపులే కరగి కరగ పొం గణే లోకాన 


క వుండనీదు బాబూ మొయదారి లోకం 


అందమైన పిల్లా చిక్కిందీ వలలోను ॥వుండ॥ 
వీరాథి వీరుడా చేటగాని గాంచి 
దిశమారి వున్న లేడిపిల్లనోయిీా 
చిన్నారి కన్నెసుమా శరణంటిని కావుమా 
కనికరించుమా - ॥వుండనీదు॥ 
వగలమారి తుమ్మెద ఎగిరి వాలునోయీ 
అందాల రోజూ కందిపోవునోయీ 
జాశేల రారా తల్ల డిల్లి పోయె రా 
న హృదయం 1వుండనీదు॥ 
ఈడెనదాన వలచి చాన 
చిలీకీందివై పెన పన్నీటి వాన 
నురిరాద్‌ శరా మౌనమింక మానరా 
ఆలంపనా ॥వుండనీదు! 


83 
రచన: వడ్డాది పాడినది: ఎస్‌, జానకి & పార్టి 


చిన్నారి నవ్వులు సన్నజాజి పువ్వులు 
విరితేనె తేటలు మురిపించు మాటలు ॥చిన్నారి॥ 


అందాలమేన చింబేనురాగం 
మజపించి మదిని అందించు సౌఖ్యం 1చిన్నారి॥ 


ఈ చిన్నదాని అనురాగంకోసం 
'చూపీరు శార్యం చేశారు త్యాగం ॥1చిన్నారి॥ 


ఆందంగ ఆడుదాం మధురంగ పొడుదాం 
ఆనందముగ యో జగ మెల్ల, ఏలుచాం , 

ఉయ్యాల లూగుదాం గగనంలో అేలుదాం 
సొగసరి వీరుల వాదయా లే దోచుదాం ॥చిన్నారి॥ 


A _ 
రచన; వడ్డాది పాడినది: పి. సుశీల 


కన్నీటి "వెల్లువ పాం చూడరయ్యా 
నను బోచు. చాతల్లారా కావరయ్యా 
కరుణించువార్వు లేరయ్య్యా ఆయ్యా కన్నీటి! 


'బొనిసగా నే పలుబాధలాండీ 

'థైతుకంత భార మె జీవించుకేనా 

నను(బోచు పుణ్యాత్ము లొకరెనలేరా-ఒకంరెన లేరా 
దయలేని యీలోకం పగబూ నెనయ్యా శ్రీ 
కనులారా నాగతి కొంచెం చూడరయ్యా 
కరుణించువారు లేరయ్యా అయ్యా ॥కన్నీ టి! 


నా. జీవితాళ నను' వీడెనయ్యా 

నాట్యాన తాళం గతిమా రెనయా 

న్లామొఠాలించి మిరు విడిపించరయ్యా___ 
విడిపించరయా 

చిగురిం చే హృదయం ఎంతో వాడెనయ్యా కః 
విలపించి శోకగీతం పాజెనయా 

కరుణించువారు. 'లేరయ్యా అయ్యా కన్నీటి! 


5 
రచన: వడ్డాది పాడినది: పి, బి. శ్రీనివాస్‌ 
నాశే డుమికీ కొ శ్ట్రేవ్‌ బలేగా 
నాటకమా డేవ్‌ ప్‌ల్లోయ్‌ 
పిట్టనుపన మగాడువీడు అబ్బో కిలాడీ పిల్లోయ్‌ 'ఓ 
నుజాచూపి మస్కా_కొట్ట కే అమ్మా (నాకే డుమికీ॥ 


దొంగచూపులు చూసే తుంటరిపీల్లా 
జతటకదిరె నీవంటి సుందరిక లేడే 
అద్దశేతిశేళ యిద్దర మె వున్నాం 
ముద్దుముద్దుగా ససుచేర చే 


పిట్టనుపచ్చే మగాడు వీడు అబ్బో కిలాడీ పిల్లోయ్‌ 
ర. మస్కా_కొట్ట కే అమ్మో ॥ నాకే డుమికీ॥ 


నడివయస్సులో బలేగ దారులుకా'స్తావ్‌. 
ఆందుతే ధనమూ మనమూ పట్టుకపోళాన్‌ 
చిక్కిఐనట్టు వుంటావ్‌. టవ్మశ్‌న్నో చేస్తావ్‌ 
ఇప్పకందడ చెయ్యకుండ దాటు తావ్‌ 


పిట్టనుపశ్తే మగాడు వీడు అబ్బో కిలాడీ పిల్లోయ్‌ 
వో మస్కా_కొట్ట కే అమ్మో im డుమికీ॥ 


దాడిని చూస్తూ తడబడుచున్నది మనసు 
సాడిని చూడు బాగుగ తెలియును వయసు 
చెంగునదూకి ఎగురుచు పోనే 

రంగేళి బంగారు చిలుకా 


పిట్టనుపశే మగాడు వీడు అబ్బో కిలాడీ పిల్లోయ్‌ 
నోపాచాపి మస్కా_కొట్ట శే ఆమ్మో 1 వాక డుమికీ॥ 


6 
రచన: వడ్డాది పాడినది: పి. సుశీల 


ఓటమి ఎరుగని జయశాలి కోటలు గెల్పిన బలశాలి 
వ్రీయు రాలి చేట క్యా్లాతా 

ఇల వనితలలో వీర వనితవలే 

యీ జగమే ఏలెదఠరా ఓటమి 


నలో నన్ను చేర్చుకొంటూ ఎన్నో వరాలనిచ్చే 
అనురాగమూ రి చేజిక్కె_రా 
అలి 
ఇల ననుచూచఛి చెలువలు వినుతింపగా 
యీ జగమే ఏలెదరా ॥1ఓీటమి॥ 


నీవంటి వీరుని చేరిన వే 

నా కన్నీటి గాథలు గతియిం చెరా 

ఇక నాలోని ఆశలు నెర వేరగా 

యీ జగమే ఏలెదరా ఓటమి! 


నను విడనాడక కనుపాపలా చూచు 
పేమ స్వరూపుని పౌొందెనురా 
ఇటి అసమానవీరుని (సేయనీ-న 
లు తళ. 
యా జగమే ఏలెదకా 1 ఓట! 


కవన: వడాది 
-) 


అబూ: 


జనీనా క 


7 


వాలుచూపుల మనసులు కలిపిన వయ్యారీ 
మోహన రూపం మెపులకించెనే చిన్నారీ 
“ &__ 
కోటలు దోవెడు చోరుని పెేువ్‌ కాదే 
లు . 
వగలాడీ నామనసు వారించ లేదే, ఓ 


వాలుచాపుల మనసులు కలిపిన వలరాజా 

మోహన రూపం మెపులకిం చెర నెలరాజా 

కపటం లేని చక్కని దొంగవు రారా 

నిజే చేను సంజేహం సీశేలశా 

పాంగి పొంగి నామనస్పం ళా 
వుయ్యాలలో వ్రూగాకా 

మింటను వెలెెడు జాబిలి ముంచే 


స వాలిరా 


వులాసంతీ 
“యణ 


ఆకాశంలో తళతళలాడే 
అందాల చుక్క_కా ఓ 


ఆబూ ; సుందరమౌొ నీ రూపం 
అది నా కన్నులనే ముద్దా డెే 
కమ్మని కౌగిలి యిముని నన్ను 
పాడీ ఆడీ వేడెనే ఓ 
వయ్యారం గల పావురమా 
చిరుగాలి వీచెచే 


ఇరువురు : చూపులు రెండుఒక కు మసస్సు పులకించే 
ఆనందాన మోహాలే ఎదమరపిం చే 
ఇరువురమూ కలకాలం హాయిగ వుందాము 
పరవళమందుచు పేను రాజ్యా న్నే లుదాము 


8 
రచన: వడ్డాది పాడినడి: పి, సుశీల 


సాకి? సమసెనా నా్యపేమగాథ తీయని గాథ 
ఆశలో మునిగి జతవీడి రాలెనా 
తుదకీ గతిపొంది ముగిసినా యిటుల 


పల్లవిః కన్నీ టిగాథలాయెనా నాబకుకచాడు కేనా 
కన్నీ టిగాఢలాయెనా నాబతుకవాడు కేనా 


“నన్నాదరించి ఏలిన న్నాపియుని. పాందలేనా 


నా్మప్రియుని పొాందలేనా . 
ఎరలోని ఆశలన్ని యు వనీవాడి రాలుకేనా 


॥ 'నాబతుకు వాడుజేనా - ॥కన్నీటి॥ 


విలపించు మనసు నీకె నినుచూచు ఆళ వీడీ 
నినుచూచు ఆశ వీడి 

(పియురాలి చెంత వాలరా 

నిను వీడి వుండ లేనురా 

న్యాబ్రతుక వాడుజేనా కన్ని టి॥ 


9 


రచన: వడ్డాది పాడినది: ఏ. పీ, కోమల 


సాకి ఫ్‌ 


నీదు అలా ేనెలే ఏలుకోరాదా మజ్నూ వే 
a a a 
కొంటిచూపు బాపుశే 
"గుండె. దూసుకొని పోయేరా 
అందుకే నా హృదయం ఘుల్లుమని 
చిందులేనీ వలికిందిఠా 
పిల్ల దాని మనస్సు చేధించక 
మెలగారారా మేశే ప్యాశే 
I) 


పలవి; కనరా వయసు కనరా వయను నీకేం తెలుసు 
ee 


పాళి: 


(4 
వెం 
త 


జిలజిల లాడును నా మనసు 
ఆశలుచూాపి అల్లరి "పెట్టి 
గడబిడ చేయును వీసాను 


నిన్నే కోరివ స్తే  యేలనంటావ్‌ 

పతా వలవు గొన్నానూరా 
కళతో -నే మాటలాడి 
ష్ట్ర కదల వేమోయిీ బొమ్మలా 
భళిర నిను పోలువానిని 
పుట్టించిన అల్లాకు యిడే నా సలాం 
పొండుగా నీ రాకకోసం 
చేచి వుందోయ్‌ నీకె గులాం 


; తొందరపడక తొందరపడకు 


ఎందుక దుడుకు ఇరువురి కన్నాది కోరిక 
అయినా ఇప్పుడు సమయం కాదురా 
ఎందుకింత ఎందుకింత తొందరరా 

కనరా వయసు కనరా వయసు నీకేం తెలుసు 
జిలజిల లాడును నామనసు 


నెపథ కగాయకులు 


టీ శుక్తీల = ఎస్‌ ..జూనకి 
జమునా రాణి ot ఏ. పీ. కోమల 
పి, బి శ్రీనివాస్‌ 
సాంకేతిక సిపుణులు 
(ప్రొడక్షన్‌ ఎగి క్యూటివ్‌ : డి, దశరథరామ రెడి 
యె జ యె 
మాటలు ఆ పాలగుమ్మి పడ్మ'రాజు,౪,4, 
పాటలు శ వాది 
"సంగీతం అ పీ. ఎన్‌ ఉవాకళ్‌ 
వి, కందస్వామి 
కూర్పు 

చెన్న కేళవులు 
ఛాయా [గ్రహణం క ఎమ్‌? కృష్ణస్వామి 
శబ్ద గ్రహణ దర్శకత్వం స ఊట కో శేళ్వరరావు 


దర్శకత్వం క్‌ టి. పి. సుందరం 


VANIE FILMS 
8571, Rashtrapati Road 


SECUNDERABAD-3 


